తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణ : 15 


వాగూషణం భూషణం 


దా॥ ఇరివెంటి కృష్ణమూర్తి 





తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాద్‌ 


వాగ్భూషణం భూషణం 
డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి 


రి తెలంగాణ సాహిత్య అకాడమి 


రెండవ ముద్రణ : డిసెంబర్‌, 2017 


మూడవ ముద్రణ : డిసెంబర్‌, 2018 


ప్రతులు : 5,000 
వెల : రూ. 20/- 
ప్రచురణ : 


తెలంగాణ సాహిత్య అకాడమి, 
హైదరాబాద్‌. 


ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమీ 
కళాభవన్‌, రవీంద్రభారతి, 
హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : 

సాయిలిఖీత ప్రింటర్స్‌ 
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌ : 040-65545979 


Vagbhushanam Bhushanam 


Dr. Iriventi Krishnamurthy 


© Telangana Sahitya Akademi 


Second Edition : December, 2017 


Third Edition : December, 2018 


Copies : 5,000 


Copies : Rs. 20/- 


Published by : 
Telangana Sahitya Akademi 
Hyderabad. 


For Copies : 

Telangana Sahitya Akademi 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 500 004 


Printed at : 

Sai Likhita Printers 
Khairatabad, Hyderabad. 
Ph : 040-65545979 


“యువభారతి వారు దీనిని 1983లో తొలిసారిగా ముద్రించారు. 
వారి సౌజన్యంతో ఇది మలి ముద్రణ. 








సందేశం 


తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని 
రంగాలలో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ 
సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో 
తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషావైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 
ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను 
తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృతనిశ్చయంతో 
కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, 
విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం 
ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. 

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో డిశంబర్‌ 15 నుండి 19 
వరకు ఐదు రోజుల పాటు హైదరాబాదు నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు 
జరుగబోతున్నాయి. 

ఖండాంతరాలనుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒక చోటకు 
చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు 
నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని 
పరిచయం చేయడంతో పాటు వారిలో నూతనోత్తేజాన్ని, (ప్రేరణను కలిగిస్తాయి. 

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ 
ప్రచురిస్తున్న పుస్తకాలు ప్రత్యేక అధ్యయనాలు భావితరాలను తీర్చి దిద్దుతాయని 
ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ సాహిత్య అకాడమీకి, రచయితలకు నా 
శుభాభినందనలు. 


తేది : 9-12-2017 - కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం 


వాగ్టూషణం 


ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా 
నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మహాసభల 
నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమికి అప్పగించింది. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమకాలీన చరిత్ర. తెలంగాణ సాహిత్య 
అకాడమి ఏర్పాటు సాహిత్య చరిత్ర. తెలుగు భాష ప్రాముఖ్యతను 
ప్రపంచానికి చాటిచెప్పటానికి, సాహిత్య అకాడమికి (ప్రాచుర్యాన్ని 
కల్పించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు, “ప్రపంచ 
తెలుగు మహాసభలు” తలపెట్టటం జరిగింది. 


తెలుగు భాషాసంస్కృతుల మూల భూమి తెలంగాణ. తెలుగు భాషా 
సాహిత్యాల వికాసం కోసం సమున్నతంగా కృషి చేసిన మహనీయుల 
మాగాణం తెలంగాణం. యుగాలుగా, శతాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు 
ఎదురయినా ప్రాణసమానంగా తెలుగు తేజస్సును, కమ్మదనాన్ని 
కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తెలంగాణది. క్రీ.పూ. 300 గోపరాజుల 
కాలం నాటి నాణాల్లోని 'నారని పేరు ఆధారంగా “అన్ని తెలుగు మాట 
వాడుకలో ఉన్నట్లు నిరూపితమవుతున్నది. ఇప్పటి వరకు లభిస్తున్న 
ఆధారాలను బట్టి ఇదే మొదటి తెలుగు మాట. క్రీ.శ. 61 ప్రాంతంలో 





a వాగ్టూషణం భూషణం 


హాలుడు సంకలనం చేసిన ప్రాకృత (గ్రంథాల “గాథాసప్తశతిలో అత్త, పిల్ల, 
పత్తి వంటి కొన్ని తెలుగు పదాలు చోటు చేసుకోవటం వల్ల తెలంగాణలో 
తెలుగు అప్పటికే వ్యవహారంలో ఉన్నదని భావించటానికి వీలవుతున్నది. 
ఇట్లాగే క్రీ.శ. 947 నాటి కుర్మ్యాల శాసనంలోని కందపద్యాలు, పంపకవి 
తెలుగు పద్యం తెలంగాణలో ఛందోబద్ధ కవిత్వం వర్ధిల్లిందని చెప్పే 
సాక్ష్యాలు. అందువల్ల అనేక విధాలుగా తెలుగు ప్రాభవానికి నెలవైన నేల 
తెలంగాణ. ఈ చరిత్రంతా ప్రపంచానికి చాటిచెప్పి తెలంగాణలో తేజరిల్లిన 
తెలుగు వైభవాన్ని! ఆవిష్మరించటమే ప్రపంచ తెలుగు మహాసభల (ప్రధాన 
సూత్రం. తెలుగు ఖ్యాతిని ప్రకటించటం, తెలంగాణ మహాకవులను మననం 
చేసుకోవటం, కొత్త తరాన్ని తెలుగు భాషా సాహిత్యాల ఘన వారసత్వం 
వైపు ఆకర్షించి, అభిరుచి కల్పించటం ప్రపంచ తెలుగు మహాసభల 
లక్ష్యాలు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవన సంకల్పం. తెలంగాణ పునర్వైభవ 
ప్రకటనం. 


ప్రపంచ తెలుగు మహాసభల (డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు) 
సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి పదిహేను పుస్తకాలు 


ప్రచురిస్తున్నది. 


మంచి మాటతో మనసులు గెల్బుకోవచ్చు. మహాసామ్రాజ్యాలు 
నెలకొల్పవచ్చు. నోరుమంచిదయితే ఊరు మంచిదయితుందన్నారు. “తీని 
రత్నాణి పృథివ్యాం, జలమన్నం సుభాషితం” అన్నారు. భూమ్మోద మూడు 
రత్నాలే ఉన్నాయి. నీరు, అన్నం, మంచిమాట. మంచిమాటకు అంత 
ప్రాధాన్యత ఇచ్చారు. 


మాట్లాడటం ఒక కళ. వక్తగా రాణించాలని చాలామందికి కోరిక 
ఉంటుంది. నిరంతర అభ్యాసంతో గొప్పవక్తగా రాణించవచ్చు. 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి aD 


వివేకానందుని ఉపన్యాసం ప్రపంచ తత్వవేత్తలందర్నీ ఆకట్టుకుని చరిత్ర 
సృష్టించింది. వక్తృత్వ కళతో ఎందరో గొప్ప నాయకులైనారు. గొప్ప 
తత్వవేత్తలయినారు. సాంఘిక సంస్కర్తలైనారు. తెలంగాణ రాష్ట్ర 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ వక్తృత్వ నైపుణ్యంతోనే తెలంగాణ (ప్రజల 
హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నాడు. ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన 
వాగ్భూషణం -భూషణం” చిన్న పుస్తకం కెసిఆర్‌కు స్ఫూర్తి. యువత 
ఉపన్యాస కళను సాధించటానికి ఈ చిన్నిపొత్తం ఎంతగానో ఉపకరిస్తుంది. 
ఆ భావనతోనే ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోనికి తెస్తున్నాం. 


- నందిని సిధారెడ్డి 





వాగ్భూషణం భూషణం 


వాగ్భూషణం భూషణం 


వాగూషణం భూషణం 


వక్తృత్వం ఒక కళ. ఒక విద్య. (శ్రద్ధతో, సాధనతో అలవడే కళల్లో ఇది 
ఒకటి. ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్దీప్తం 
అయినప్పుడు అతడు వక్త అవుతాడు. అన్ని శక్తి సామర్థ్యాలకు కేంద్రం మనస్సు. 
ఎన్నో శక్తులు అందులో నిక్షిప్తమై నిద్రాణమై ఉంటాయి. వాటిని 
ఉత్తేజపరచడంవల్ల, మేల్కొలుపడం వల్ల అవి బయల్వెదలి తమ ప్రభావాన్ని, 
మహిమలను ప్రదర్శిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, ముందుకు 
సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరాగా తీసుకునే అలవాటును 
మానుకోవలసి ఉంటుంది. తనలోని ప్రత్యేకతను ప్రదర్శించే ప్రయత్నం 
చేయడమే పౌరుషం. తనకు కలిగిన భావాలను శక్తిమంతంగా ప్రసారం 
చేయదలచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది. 
సంఘంలోని ఎన్నో అపోహలనూ, దురూహలను పోగొట్టగలుగుతుంది. 
దేశాన్నీ సంఘాన్నీ కలవర పెడుతున్న సమస్యలకు తాను పరిష్కారం 
చూపాలనుకున్నప్పుడు మౌనంకంటే, భాషణం మంచి సాధనం. జీవితంలో 
వాక్‌శక్తి నిర్వహించే పాత్ర అమేయమైనది. కొంత సాహసించి, కొంచెం 
ప్రయత్నించి తనలోని వచశ్శక్తిని వెలికితీసి ప్రయోగించవలె. ఏ మాత్రం 
సాహసం చేయకపోతే మనిషి పరభాగ్యోపజీవిగా దుఃఖాన్నే అనుభవిస్తాడు. 
దాస్యానికి తల జఒగ్గుతాడు. బాహిరంగా మనిషిపైన ఎవడైనా ఒత్తిడి 
చేయగలడేమో కాని మనస్సును ఏమీ చేయలేడు. అభ్యుదయ పథంలో మనిషి 
తాను సాగుతున్నప్పుడు తనకు ఎదురౌతున్న కష్టాలనూ, తనను వరిస్తున్న 
విజయాలనూ ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్పడంవల్ల సమాజానికి 
ఎంతో మేలు చేకూరుతుంది. కనుక వక్తృత్వ శక్తి వైయక్తిక ప్రయోజనాలకే 
కాదు, సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్చడుతుంది. 





C13 వాగ్టూషణం భూషణం 


“నా నృగ్వేదవినీతస్య నా యజుర్వే ధారిణః 

నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుతమ్‌. 
మానం వ్యాకరణం కృత్న్నమనేన బహుధా(శుతమ్‌ 
బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్‌. 

న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ ధ్రువో స్తథా 
అన్యేష్వపిచ సర్వేషు దోషః సంవిదతః క్వచిత్‌. 
అవిస్తర మసందిగ్గవిలంబిత మవ్యయమ్‌ 

ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్‌. 
సంస్మారక్రమ సంపన్నామద్భుతా మవిలంబితమ్‌ 
ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీమ్‌. 
అనయా చిత్రయా వాచా త్రిన్టాన వ్యంజనస్థయా 
కస్య నారాధ్యతే చిత్త ముద్యతా సేరరేరపి”. 


ఆదికవి వాల్మీకి వ్రాసిన క్యావం రామాయణం నాటికీ నేటికీ 
భారతీయులకు జీవితాదర్శాలనూ, (బ్రతుకు విలువలనూ ప్రసాదిస్తున్న 
మహాకావ్యం. వాల్మీకి అంటే కవి అని అర్థం చెబుతుంది నిఘంటువు. ఆయన 
రామాయణంలో రాముని కథ చెప్పినాడు. అయితే అది ఒక ఆదర్శ పురుషుని 
జీవితాన్ని ప్రజలకు చూపడానికి చెప్పిన కథ. అందుకే అది కేవలం కథకాదు. 
ఒక విజ్ఞాన ఖని. అక్షరబద్ధమైన అనుభూతి. జీవన సాఫల్యానికి మార్గదర్శకమైన 
ధర్మబోధిని. 

ఆదికావ్యం అయిన రామాయణంలో లోకజ్జ్ఞతకు సంబంధించిన 


అనేకాంశాలున్నవి. వాచ్యంగా కొన్ని సూచ్యంగా కొన్ని ఉన్నవి. 


వక్తృత్వ లక్షణాలను ఆదికవి తన కావ్యంలో ఉదాహరించిన తీరు 
ఇప్పుడే పూచిన కుసుమంలా ఉన్నది. నేడే పొడిచిన పొద్దులా ఉన్నది. 
ఎప్పటివాడు వాల్మీకి? ఇప్పటికి ఆయన వాణికి క్షతిలేదు. ఆమ్లానంగా ఉన్నది. 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి C2౨ 


నిజానికి సత్యమైన మాట నిత్యంగా ఉంటుంది. సుందరంగా ఉంటుంది. 
మంగళకరంగా ఉంటుంది. చక్కని కావ్యం ఏ భాషలోనైనా కాని పాతబడదు. 
పాతబడేది అసలు కావ్యమే కాదు. పాతబడేది సౌందర్యమే కాదు. సత్యానికీ 
సౌందర్యానికీ పాత కొత్తలు బాహిరమైనవి. రామాయణ కావ్యంలో వక్తృత్వాన్ని 
గురించి వాల్మీకి చెప్పిన మాటలు గమనించదగినవి. విశ్లేషించదగినవి. 


సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధా ప్రాంతంలో 
తిరుగుతున్నప్పుడు సుగ్రీవుని మంత్రి హనుమంతుడు ఆగంతుకులైన వాళ్ళను 
గూర్చి తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళి వాళ్ళను దర్శిస్తాడు. ఆ 
ప్రతిభామూర్తులను అద్భుతంగా వర్ణిస్తాడు. వారితో సంభాషించడానికి 
ఉద్యుక్తుడౌతాడు. అప్పుడు రాముడు హనుమంతుని వచోవైఖరిని గురించి 
లక్ష్మణునితో అన్న మాటలను మనం పదిలంగా అవగతం చేసుకోవలసి ఉంది. 
వక్తృత్వ కళను గురించి నేను వ్రాస్తున్న ఈ చిన్న పుస్తకానికి వాల్మీకి భావాలే 
ప్రాతిపదికలు. 

“లక్ష్మణా! బుగ్వేదం చదవనివాడు, యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు, 
సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాటలాడలేడు. పలుమార్లు 
ఇతడు వ్యాకరణ శాస్త్రాన్ని అవలోడనం చేసి ఉంటాడు. ఇది నిశ్చయం. 
ఎందుకంటే ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్ద్బం కూడా దొరలలేదు. 
మాటలాడుతున్నప్పుడు కన్నులు, నుదురు, కనుబొమలు ఇంకా ఇతర 
అంగాలలో ఏ దోషం కూడా కనిపించదు. హావభావ ప్రకటనకు అనుగుణమైన 
అంగసంచలనం చేస్తూ ఇతడు ప్రసంగించినాడు. కొద్ది మాటల్లోనే తన 
అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించినాడు. అర్థం చేసుకోవడంలో ఏమాత్రం 
క్లేశం కలుగలేదు. నట్టుతూ నట్టుతూ పదాలనూ, అక్షరాలనూ విరిచేస్తూ, 
కర్ణకటువులైన వాక్యాల నితడు ఉచ్చరించలేడు. ఇతని వాణి హృదయంలో 
మధ్యమ రూపంలో ఉండి గళం నుంచి వైఖరి రూపంలో వెలువడుతున్నది. 





ళా వాగ్ణూషణం భూషణం 


అందుచేత మాట్లాడుతున్నప్పుడు ఈయన ధ్వని ఎక్కువ తక్కువల పరిమితులకు 
లోబడుతూ, మధ్యమస్థాయిలో ఉన్నది. వ్యాకరణశాస్త్ర నియమాలను 
అనుసరించిన భాష. సంస్మారసంపన్నమైన వాణి. శాప్రీయమైన శబ్లోచ్చారణకు 
ఒదిగిన వాణి, అనర్గళ ధారాప్రవాహంలా ఉన్న వాణి అతనిది. అలాంటి భాష 
హృదయాన్ని ఆనందమయం చేస్తుంది. కల్యాణమయం చేస్తుంది. హృదయం, 
కంఠం, మూర్ధం ఈ మూడు స్థాయిల నుంచి స్పష్టంగా అభివ్యక్తమవుతున్న 
ఈయన విచిత్రమైన వాణిని వినిన ఎవరి హృదయమైనా ప్రసన్నమవుతుంది. 
కత్తినెత్తిన కటిక గుండె కూడా కరిగి నీరవుతుంది ఈ వాణి ప్రభావం వల్ల”. 


మనం వక్తృత్వ సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నప్పుడే మనకు కలిగిన 
మంచి భావాలను ప్రసరించే శక్తి కలుగుతుంది. స్పష్టతలేని భాషవల్ల 
ప్రయోజనం ఏమీ ఉండదు. సుందరమైన పదజాలం, సముచితమైన హావభావ 
ప్రకటన, మాట విలువను పెంచుతాయి. మాట చిన్నదే అయినా. పెద్ద 
ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. ప్రజా జీవితంలో పేరెన్నికగన్న వాళ్లను 
చూడండి, పరిశీలించండి. నిర్భయంగా, నిస్సంకోచంగా, పదిలంగా మాటాడే 
వణిజులను, నాయకులను, అధ్యాపకులనూ, ధర్మప్రచారకులనూ చూడండి. 
వాళ్లు తమ వక్తృత్వ కౌశలం వల్లనే తమ తమ మనోగతాభిప్రాయాలను 
సుగమంగా, ప్రభావోపేతంగా జనసందోహానికి అందించి కృతార్థులౌతున్నారు. 
ఎవని మాటలు ముత్యాల మూటలో, ఎవని మాటలు వినేవాళ్ళను 
ఆకట్టుకుంటాయో, ఎవడు తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని 
అందివ్వగలుగుతాడో అతడు సంఘంలో ఏ రంగంలోనైనా 
రాణించగలుగుతాడు. అభిప్రాయ సేకరణకూ, అభిప్రాయ ప్రాచుర్యానికీ, 
అభిప్రాయ ప్రకటనకూ ప్రజాస్వామ్య సమాజంలో అత్యంత ప్రాముఖ్యమున్నది. 
(ప్రతినిధుల సభలలో చూసి చదవడానికి వీలులేదు. ఉండదు కూడా. నలువరికి 
నచ్చజెప్పగలిగే వచోనైపుణ్యం ఉన్నవాడే ప్రతినిధుల సభల్లొ, సదస్సుల్లో, 
బహిరంగ సభల్లో, గోష్టి కార్యక్రమాల్లో ప్రయోజనాత్మకమైన భూమికను 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి C4౨ 


నెరవేర్చగలుగుతాడు. సభలో మాట్లాడటం ఒక కళ. మిత్రులతో కూర్చుని తన 
వాళ్లతో కూర్చుని గంటలకొద్దీ జోలిపెట్టేవాడు, సరససల్లాపాలు చేసేవాడు పది 
మంది ముందు లేచి నిలబడి మాట్లాడటానికి పూనుకున్నప్పుడు 
కంపించిపోతాడు, తడబడతాడు. పదాలకోసం  దేవులాడుతాడు, 
తబ్బిబ్బుపడతాడు. సభాకంపం అంటే ఇదే. చక్కని రచయితలెందరో 
సభాముఖంగా మాట్లాడలేక పోవడంవల్ల పొందవలసినంత కీర్తిని 
పొందలేకపోయినారు. సభలో నిలిచి మాట్లాడేటప్పుడు వక్త లకీ ధోరణి లేకపోతే 
భయంతోపాటు కలత కూడా కలుగుతుంది. ఆ కలతలో శబ్దదోషాలు, 
వాక్యదోషాలు, ఇంకా ఎన్నో దోషాలు అప్రయత్నంగా దొరలి, ఆ వ్యక్తి 
హాస్యాస్పదుడవుతాడు. మంచి విద్వత్తు, తెలివితేటలు ఉండి కూడా సభలో 
మాట్లాడే శక్తి లేనివాడు ఏమి తెలియనివాడనే అపప్రధకు గురి అవుతాడు. 


అనంతమైన మనశ్శక్తి వాజ్ముఖంగా ప్రజ్వరిల్లడమే వకృత్వం 


వాక్‌ శక్తి మనిషికి వరప్రసాదం. మనిషికీ పశువుకీ భేదం ప్రధానంగా 
వాక్కువల్లనే కలుగుతున్నది. ఇది తప్ప మనుషులకూ పశువులకూ అన్ని 
లక్షణాలు ఒకటే. ఆహారం కోసం నోటినీ, శ్వాసకోసం ముక్కును సృష్టికర్త 
ఏర్పాటు చేసినాడు. అయితే మనిషి తన తెలివి తేటలవల్ల భాషను 
సృష్టించుకున్నాడు. భాష సహజం కాదు, కృత్రిమం. అలవాటు. మనిషి 
మారుతున్న కొద్దీ అదీ మారుతూ ఉంటుంది. ఆ భాషలో నైపుణ్యాన్ని 
సంపాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది. 


భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట్లాడగలగడం 
అందులో ఒకటి. మాట ఎంత క్లుప్తంగా, ఎంత అర్థవంతంగా, ఎంత 
అందంగా, ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమవుతుంది. శక్తినిబట్టి 
సాక్షాత్మారం. మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం. అది జాతికి ఊపిరి 
పోస్తుంది. దేశాన్ని జాగరితం చేస్తుంది. ధర్మాభిరతిని కలిగిస్తుంది. మండుతున్న 





as వాగ్టూషణం భూషణం 


ద్వేషానలాన్ని ఆర్చివేస్తుంది. మంచి వాక్కు కల్పతరువు. వక్తృత్వశక్తి ఆత్మశక్తికి 
మరోపేరు. ఆ శక్తిని గుర్తించడంలోనే ఉంది మానవుని జీవితసాఫల్యం. 
వివేకానందస్వామి ఒక ప్రసంగంలో దైవంపైన విశ్వాసంలేని వాళ్ళతో తనకు 
ప్రసక్తిలేదని, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళను చూస్తే తనకెంతో బాధ 
కలుగుతుందన్నారు. నిజంగా ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడిఉండడు. తన 
మనశ్ళక్తులను నమ్మి వాటిని మేల్మొలుపగలిగితే అతణ్ణి వెదుక్కుంటూ వస్తుంది. 
మనిషి మనస్సు, వాక్కు శరీరం ఏ విధంగా నడచుకుంటాయో అదే విధంగా 
అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది. కనుక ప్రయత్నమే తపస్సు. 


వక్తృత్వ కళలో ఎవడైనా మంచి నేర్చు సంపాదించుకోవచ్చు. గణకులు, 
వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమీషన్‌ ఏజెంట్లు, హోటలు వాళ్లు, 
సాంఘిక కార్యకర్తలు, రైల్వే పనివారు, ప్రచురణకర్తలు, ఇంకా ఎన్నో వృత్తుల్లో 
ఉన్నవాళ్లు ఈ కళను నేర్చుకోవచ్చు. తమ భవిష్యత్తును బంగారుబాటలపై 
నడిపించుకొనవచ్చు. అందరికీ ఈ కళను నేర్చుకునే అధికారం ఉంది. అందరి 
వాక్కులో అద్భుతశక్తి ఇమిడి ఉన్నది. ప్రతి వ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఈ 
కళలో కౌశలాన్ని సంపాదించుకోగలుగుతాడు. 


ఇక ఈ కళను అలవరచుకునే పద్ధతులను వివరించే ప్రయత్నం 
చేస్తాను. 


ఈ కళను నేర్చుకోవడానికి ఎంతవరకు చదువుకోవాలె? అన్న ప్రశ్నకి 
సరియైన సమాధానం చెప్పడం కష్టం. గొప్ప విద్వాంసులు కూడా ఏమీ 
మాట్లాడలేని పరిస్థితిని మనం చూస్తున్నాము. కాని కొద్దిపాటి అక్షరజ్ఞానం 
ఉన్నవాడు స్పష్టంగా అందమైన భాషలో మాట్లాడడం మన అనుభవంలో ఉన్న 
సంగతే. సాధువులు, పకీరులు, దొమ్మరి వాండ్లు, మందులమ్ముకునే వాళ్లు 
అమాయక (ప్రజలను తమ మాటలతో వలలో చిక్కించుకుంటారు. 
నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎందరో ఈ కళలో ఆరితేరినవాళ్లుగా మనకు 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి ౮66 


కనిపిస్తారు. శ్రోతలను వాళ్లు ఆకట్టుకుంటారు. వాళ్ళ మాటలను ఎంత శ్రద్ధతో, 
ఉత్సాహంతో వింటున్న శ్రోతలను చూస్తుంటే మన ఆశ్చర్యానికి అంతుందదు. 


వక్తృత్వ కళ ప్రయోజనాత్మకమైనది. శ్రోతలకు నమ్మకం కలిగించడం 
దీని లక్ష్యం. విద్యార్థులు అన్ని కళలకంటె ఉన్నతమైన ఈ కళపట్ల ఉదాసీనంగా 
ఉండడం దిగాంతిని కలిగిస్తున్నది. చదువుతో నిమిత్తం లేకుండా వక్తృత్వ కళ 
అలవడుతుందనే మాట వాస్తవమే. అయినా విద్వత్తులేని వక్త లత్వం ఎంతోకాలం 
అంతగా రాణించదు. సమున్నత ప్రమాణాలను అందుకోలేదు. విషయ 
గాంభీర్యానికీ, సముదాత్త భావప్రసరణానికీ ఉపయోగపడలేదు. మంచి వక్త 
కావడానికి విద్యా విజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మాత్రమైనా 
విద్య ఉండటం అవసరం. చదువు లేకుంటే తన దృక్పథాన్ని తర్మబద్ధంగా వక్త 
ప్రకటించలేదు. చదువెంతగా వస్తే అంత యోగ్యత ఉంటుంది. చెప్పిన మాటల్లో 
గాంభీర్యం ఉంటుంది. సంస్కారం ఉంటుంది. కళలు, సాహిత్యం, ఇతిహాసం, 
దర్శన శాస్త్రాలు, రాజకీయవాది సాంఘిక శాస్త్రాల పరిచయం, 
పరిశోధనాపటిమ ఇవన్నీ వక్త ఉపన్యాసాన్ని సజీవంగానూ, ప్రభావోపేతంగాను 
చేస్తాయి. 


నైరాశ్యం అనవసరం 


మీకు డిగ్రీ లేకపోతే నిరాశ పడకండి. మీకు కొంచెంగా అబ్బిన చదువు, 
మీకున్న కొద్దిపాటి అనుభవంతో మీరు ఈ కళను నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా 
మనకు పనికివచ్చే సామర్థ్యం వేరు. మాట్లాడవలసి వచ్చినప్పుడు పనికివచ్చే 
సామర్థ్యం వేరు. మాటలాడేటప్పుడు మనం ఎన్నో మరచిపోతాము. మనకు 
బాగా జ్ఞాపకం ఉన్నాయన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి ఉడిగిపోయి సరిగ్గా 
మాట్లాడే సమయానికి మరపు తట్టుతుంది. ఈ సందర్భంలోనే చాలామంది 
జ్ఞాపక శక్తి పనిచేయదు. (శోతలలో ఒక్కొక్కసారి మీకంటె ఎక్కువ 
తెలిసినవారుంటారు. మీరు మాట్లాడుతున్న అంశాలలో దోషాలున్నాయనే 





౬) వాగ్ణూషణం భూషణం 


సంగతి తెలిసి కూడా మౌనం వహిస్తారు. కారణం? మాట్లాడే సాహసం 
లేకపోవడమె. 


ఎక్కువ చదువుకోలేదని మీరు సభలో ఒక మూల నక్కి కూర్చోకండి. ఇది 
ఆలోచనలనూ, వ్యక్తిత్వాన్నీ చంపుకోవడం అవుతుంది. మీకూ ఒక వచళ్ళెలి 
ఉందనీ, మీకూ ఒక ఆలోచనా పద్ధతి ఉందనీ మీరనుకోండి. మీ దక్చథాన్ని 
అందరిముందు పెట్టే అధికారం మీకుందని తెలుసుకోండి. సరళమైన భాషలోనే 
మీ భావాలను ప్రకటించడానికి ప్రయత్నించండి. 


భయాన్నీ, అనుమానాన్నీ వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో 
ఏమీ సందేహం లేదు. శ్రోతల ఎదుట ఉపన్యాసం చేయడం నవ్వులాటకాదు. 
ఇది సాహసం. సభలో మాట్లాడకపోవడానికి ముఖ్య కారణం భయం. మనిషి 
అన్ని వేళల్లోనూ భయపడడు. అతడు భయపడే సందర్భాలు కాన్నే ఉంటాయి. 
భయం మనశ్చైతన్య లక్షణం కాదు. మనస్సు అజ్ఞాతంగా ఉన్నప్పుడే అందులో 
భయం చొరబడుతుంది. ఈ భయాన్ని వదిలిపెట్టండి. సంకుచిత మనస్తత్వాన్ని, 
స్వార్థాన్ని, ఆత్మవంచనను, క్షుద్రత్వాన్ని సుఖాలకు లొంగిపోయే బలహీనతలను 
దూరం చేసుకోండి. సభలో నిల్చి మీ మనస్సులో ఉన్న భావాన్ని 
జడుసుకోకుండా, బిడియపడకుండా అనండి. ధారాప్రవాహంగా అనండి. 
మీరేం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అనే చింతను 
వదిలిపెట్టండి. అన్నిటికంటే ముందు అనవసరమైన భయాన్ని మనసులో నుంచి 
తీసివేయండి. నిర్భయుడు అజేయుడు కదా! భయాన్ని వదులుకుంటే చాలు. 
భాషలో స్పష్టత వస్తుంది. ప్రజల మనః ప్రవృత్తులను అర్థం చేసుకుని 
సహృదయంతో చేసిన ఉపన్యాసం శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది. 
సహృదయులైన వక్తలు సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడతారు. 
శ్రోతల హృదయాలలో ఆగ్థతను, రసికతను కలిగిస్తారు. సహృదయుని 
ఉపన్యాసంలో ఆవేశం కట్టలు తెంచుకుని పారుతుంది. కొన్ని కొన్ని 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి 


సందర్భాలలో ఉపన్యాసాలవల్ల ప్రజా హృదయాలలో ఆవేశం 
పొంగులెత్తుతుంది. అగ్ని పర్వతాలు ప్రజ్వలిస్తాయి. కన్నీటి మున్నీటిలో 
తలమున్మలౌతారు. కార్యోన్ముఖులౌతారు. నవరస భరితాంతరంగులౌతారు. ఒక 
వాగ్మి ఉపన్యాసం మహత్తర ఇతిహాసిక ఘట్టంగా ప్రజాహృదయాలలో 
నిలిచిపోతుంది. ధృతరాష్రుని కొలువులో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం, 
విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం, పెటిస్‌బర్గ్‌లో 
అబ్రహాం లింకన్‌ చేసిన ఉపన్యాసం, మన స్వాతంత్యసమరం ముమ్మరంగా 
జరుగుతున్న దినాలలో బిపిన్‌ చంద్రపాల్‌ మౌలానా ఆజాద్‌, 
సుభాష్‌చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు ఈ 
కోవకు చెందినవే. మహోత్సాహంతో మాట్లాడుతున్నప్పుడు ఉత్తేజకరమైన 
భావాలను ప్రకటిస్తున్నప్తుడు మనస్వి అయిన వక్త కన్నులలో, కనుబొమలలో, 
చేతులలో, ముఖంలో కొన్ని విశేషమైన కదలికలు కనిపిస్తూంటాయి. అయితే ఏ 
ప్రభావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం? అన్న ప్రశ్నకు సమాధానం 
దొరకడం కష్టం. సమాధానం నృత్య శాస్త్రంలో దొరకవచ్చు. కాని ఈ అంగ 
సంచాలనం వైయక్తికం. ఇందులో ఒక పద్ధతి లేదు. వక్తకే ఆ ఒడుపులు 
తెలుసు. ఉపన్యాసం అభినయం కాదు. హృదయోద్భుత భావ ప్రకటనం. వక్త 
తన భావాలను ప్రకటిస్తున్నప్పుడు అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం 
ఏదీ లేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ మాత్రం కదలకుండా 
పరిమితమైన అంగవిన్యాసం చేస్తూ స్తంభంలా నిలబడి ప్రసంగించే వక్తలు 
లేకపోలేదు. 


ఏ విషయాన్ని గురించి ప్రసంగించాలె? ఉపన్యాస సందర్భంలో ఏ 
అంశాన్ని వదిలిపెట్టాలి? ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాల? ప్రభావం 
ప్రకటించడానికి ఏ శబ్దాలను ప్రయోగించాలె? ఎలాంటి శబ్బాలంకారాలను 
ఉపయోగించుకోవాలె? ఏయే అంశాలను పునశ్చరణ చేయాలె? ఈ విషయాల 





6౬9 వాగ్ణూషణం భూషణం 


నన్నింటిని వక్త వివేకంతో పరిశీలనం చేసుకుని తగిన ప్రణాళికను సిద్ధం 
చేసుకోవాలె. 


కన్నులకు కట్టినట్టు ఒక అంశాన్ని అభివర్ణించి చెప్పడంలో వక్త చాలా 
మెలకువతో ప్రవర్తించవలసి ఉంటుంది. తన మనఃస్థితిని నిగ్రహించుకుంటూ 
శ్రోతల సంస్కారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసంగించవలసి ఉంటుంది. మీరు 
మాట్లాడటానికి నిలిచి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మరచి వక్తవ్యాంశం మీదనే 
మనస్సును కేంద్రీకరించండి. మీ వేషాన్ని మీ స్థితిని మరచి భావ ప్రకటనకు 
పూనుకోండి. వక్తవ్యాంశంపట్ల తన్మయత్వం ఎంత గంభీరంగా ఉంటుందో 
(శ్రోతలు అంత (శ్రద్ధాసక్తులతో వినే ప్రయత్నం చేస్తారు. 


వక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలె. వాచ్య, లక్ష్య, 
వ్యంగ్యార్థాలతో పరిచయం ఉండాలె. అప్పుడే తన మనోభావాలను అతడు 
చక్కగా అభివ్యక్తం చేయగలడు. వ్యంగ్యార్థమే ధ్వని. ఇదే కావ్య సర్వస్వం. 
వాచ్యార్థంవల్ల కలిగే ఆనందం కంటే వ్యంగ్యార్థం వల్ల కలిగే ఆనందం 
విశిష్టమైనది. వ్యంగ్యార్థ ప్రతిపాదనం లేని భావ సముదాయం చాలా 
సందర్భాలలో వక్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టదు. తన మనోభావాలను వ్యక్తం చేసే 
శబ్ద్బ్దజాలం ఉన్న వ్యక్తి తన ఉపన్యాసాన్ని తన ఇష్టప్రకారంగా చమత్మార 
స్ఫోరకంగా మలచి అందిస్తాడు. కావ్యం వలెనే ఉపన్యాసం కూడా వ్యంగ్యార్థాన్ని 
ఆశ్రయించినప్పుడే ఉత్తమ ఉపన్యాసమవుతుంది. 


వక్తకు సమానార్థాకాలతోనూ, పర్యాయ వాచకాలతోనూ, చక్కని 
పరిచయం ఉండాలె. అప్పుడే అతడు యధోచితంగా వాటిని 
ప్రయోగించుకోగలుగుతాడు. నిర్దుష్టమైన, సుపరిషృతమైన వాక్యం బహుధా 
ప్రశంసాపాత్రమవుతుంది. 

“ఏకః శబ్దః సమ్యక్‌ జ్ఞాతః సుప్రయుక్తః స్వర్గేలోకే కామధేనుర్భవతి”. 





డా॥ ఇరితెంటి కృర్ణమూర్తి 


అంటే ఒక్క మాటైనా చక్కగా తెలుసుకుని ఉపయోగిస్తే అది 
స్వర్గలోకంలో కామధేనువై అభీష్టాలను నెరవేరుస్తుంది. ఎవడు చక్కగా పలుక 
గలుగుతాడో వానికి ఈ లోకమే స్వర్ణమవుతుంది. అతని పలుకే 
కామధేనువౌతుంది. అన్ని కోరికలను తీరుస్తుంది. 


మన అనుభవంలోని మాట ఇది. సామాన్యుడు తన పలుకు తీరులోని 
వైశిష్ట్యంతో దేశానికే నాయకుడౌతాడు. 


అభినయం : నాటకంలోని అభినయంకంటే వక్తృత్వంలోని అభినయం 
కొంత భిన్నమైనది. నాటకంలో నటుడు అంగ ప్రత్యంగాల కదలికల ద్వారా 
కరుణ, వీర, శృంగార, హాస్య, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంత 
రసభావాలను రమణీయంగా తన నటనాచాతుర్యంతో అభివ్యక్తం చేస్తాడు. శిలా 
విగ్రహంలా నిలిచి ఉండి ప్రసంగించడంలో ఆకర్షణ ఏమీ లేదు. మంచి వక్తలు 
తమ భావాలను సముచితమైన అభినయంతో వ్యక్త పరుస్తారు. 
అభినయపూర్వకంగా సంభాషించినప్పుడు శ్రోతల్లో ఆసక్తి ఎక్కువౌతుంది. 
ఆవేశం, అభినయం, స్వరనియంత్రణం వల్ల వక్తవ్యాంశం 
ఆస్వాదనీయమవుతుంది. అంగవిన్యాసం చేస్తూ మాట్లాడినప్పుడు [శ్రోతలు 
ఎంతో శ్రద్ధతో వింటారు. చదివి వినిపించినప్పుడుగాని లేక చదివినట్లు 
ఉపన్యాసం చేసినప్పుడు ఎవడూ పట్టించుకోడు. ఏమీ సారంలేని ఉపన్యాసాలు 
కూడా ఒక్కొక్కసారి ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయి అభినయం వల్లు. 
అలాంటప్పుడు విషయ గాంభీర్యం ఉన్నప్పుడు, అంగ విన్యాసంతో 
వక్తవ్యాంశానికి మరింత రుచిరంగా రూపొస్తుంది. కొన్ని సందర్భాలలో కొన్ని 
భావాలను స్పష్టంగా ప్రకటించడానికి అభినయాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. 
భావపుష్టికి అది అవసరమవుతుంది. (శ్రోతలు వక్తవైపు చూస్తూ అతని 
భావాలను అర్థం చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కాకువును 
ప్రయోగించిన వక్త ఎంతో సాధిస్తాడు. 'కాకువు అంటే పలికే తీరులోనే 





aD వాగ్ణూషణం భూషణం 


అర్థభేదాన్ని సూచించడం, ఉపన్యాస కళారాధనం ఎట్లా చేస్తే అది మనకు 
వశీభూతం అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వివరిస్తాను. 

ఏదైనా అంశాన్ని గురించి ప్రసంగం చేయాలనుకున్నప్పుడు 
మొట్టమొదలు ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అధ్యయన 
సామగ్రిని సాధ్యమైనంత ఎక్కువగా సమకూర్చుకోండి. పుస్తకాలు చదివి, 
పత్రికలు చూసి, అనుభవజ్ఞులతో సంప్రదించి ఆ వక్తవ్యాంశాన్ని గురించిన 
పరిజ్ఞానాన్ని బాగా సంపాదించుకోండి. మీ దగ్గర ఎంత సామగ్రి 
సమకూరుతుందో, మీకు ఎంత జ్ఞానం జీర్ణమవుతుందో, అంత మీరు 
నిర్భయంగా నిస్సంకోచంగా ప్రసంగించడానికి వీలవుతుంది. 


వకీలు కేసును గూర్చి వాదించడానికి కోర్టుకు వెళ్లేముందు తన వాదాన్ని 
బలపరచే సామగ్రినంతా సమకూర్చుకొంటాడు. అలాగే వక్త కూడా తన 
వక్తవ్యాంశాన్ని గూర్చిన పరిజ్ఞానాన్ని సమగ్రంగా సంపాదించుకోవాలె. ఎవడికి 
పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉండదో వాడెప్పుడూ చక్కగా మాట్లాడలేదని 
సోక్రటీసు అభియుక్తోక్తి. 'టలీ అనే పండితుడు ఈ సందర్భంగా వెలిబుచ్చిన 
అభిప్రాయాలు మీకెంతో ఉపయోగపడతాయి. వక్తలు కాదలుచుకున్న వాళ్లు 
ఆయా విజ్ఞాన శాఖలకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలె. 
లేకపోతే మాట్లాదేటప్పుడు తడబాటు తప్పదు. ఓటమి తప్పదు. తమలో ఒక 
న్యూనతా భావం వాళ్ల మనస్సుల్లో మౌనంగా నక్క్మికూర్చుని ఉంటుంది. 
అనుక్షణం అనుమానాల దాడికి గురి అవుతారు. అప్పుడప్పుడు తమ 
విషయాన్ని వదిలి వ్యర్ధంగా ఇతరాంశాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. 
అందుకే ఏ విషయాన్ని గూర్చి వక్త ప్రసంగించదలచుకుంటాడో దానికి 
సంబంధించిన జ్ఞానాన్ని అంతా సేకరించుకోవాలె. వక్తవ్య విషయ పరిజ్ఞానం 
లేని వక్త అనభిజ్ఞుడని లోకం అనుకుంటుంది. అతని వాగ్థార. ఎక్కడైనా 
ఆగిపోవచ్చు. చెప్పుతూ చెప్పుతూ ఎక్కడో ఆగిపోతాడు. అనుమానం 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి 2౫౫ 


నీళ్లునమిలిస్తుంది. అందుకోసం ప్రసంగించడానికి పూర్వం సాధ్యమైనంత 
మేరకు అధ్యయనం అవసరం. నలుగురినీ కలుసుకోండి. వాళ్లతో చర్చించి 
విజ్ఞానాన్ని పెంచుకోండి. విజ్ఞాన భాండాగారాన్ని సంపాదించి భద్రపరచుకోండి. 
జ్ఞానంతో సమానమైన వైభవంగాని, సంపదగాని లోకంలో ఏదీలేదు. 
సత్మావ్యపఠనం వల్లనూ, సజ్జన సాంగత్యం వల్లను జీవితం ధన్యమవుతుందనే 
సందేశాన్ని భారతీయ సంప్రదాయభిజ్ఞాలు తరతరాలకు అందిస్తూనే ఉన్నారు. 
ఈ రెండు ప్రయత్నాల వల్ల సంసార జంబాలపటం నుంచి 
బయటపడడమేకాదు, మంచి వక్తలుగా కూడా తమ్ము తాము తీర్చిదిద్దుకునే 
అవకాశం లభిస్తుంది ప్రజలకు. కనుక వక్తృత్వం ఒక కళ మాత్రమే కాదు; 

జీవిత సాఫల్యానికి అనువైన మార్గం కూడా. 


కౌశలం ఉన్న వక్తలకు సామగ్రి లోపం ఉండదు. ఎప్పుడు ఏ తలపు 
తమకు తట్టినా, ఏ పుస్తకంలో తమకు పనికివచ్చే అంశం కనబడినా, 
ఎవరివల్లనైనా తమకు మంచి విషయం తెలిసినా, వాళ్లు దాన్ని నోటు బుక్కులో 
వ్రాసి పెట్టుకుంటారు. సిద్ధహస్తులై వక్తల జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ తమ 
సంస్మారానుగుణమైన అంశాలను అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే 
ఉంటాయి. వాళ్ళ దృక్కోణంలో ఒక ప్రత్యేకత ప్రవేశిస్తుంది. 
సందర్భానుసారంగా తాము సంపాదించిన జ్ఞానాన్ని వాళ్లు చక్కగా అభివ్యక్తం 
చేసి శ్రోతల మన్ననలకు పాత్రులౌతారు. 


సామగ్రిని సేకరించుకోవడానికి మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత 
సమాచారం సేకరించినా మన మననశీలత, మన అనుభవం, మన సంస్కారం 
ఆ సామగ్రికి ఒక విలక్షణతను సంతరించి పెట్టుతుంది. మన అందరి దృష్టి 
ఒకటి కాదు. మన అనుభవాన్ని బట్టి, ఎవరి దృక్పథం వారికి ఏర్పడుతుంది. 
ఇది వ్యక్తిగతమైన విషయం. ఉపన్యాసంలో ఈ విషయమే ప్రధానంగా ఉబికి 
వస్తుంది. 





a వాగ్ణూషణం భూషణం 


వాగ్వివాదం వక్తృత్వ కళలోని ఒక అంశం. అయితే ఈ అంశాన్ని 
పెంపొందించుకోవడానికి కొంత తర్శశాస్త్రం కూడా చదువుకోవలసి ఉంటుంది. 
ప్రతిపాదింపబడిన విషయం, స్వరూప స్వభావాలను చక్కగా అర్థం 
చేసుకోవడమే విద్వత్తు అనిపించుకొంటుంది. ఇతరులు చేసిన వాద వివాదాల్లో 
బయలు పడిన అభిప్రాయాలను మాత్రమే ఆధారం చేసుకుని ఎప్పుడూ 
తర్మానికి దిగకూడదు. సహృదయుడైన గురువుతో చర్చించి సందేహ నివృత్తి 
చేసుకుని ఏదైనా ఒక సమస్యను పరిష్మరించాలనే సదుద్దేశంతో వాదానికి 
దిగినప్పుడు ఆ వాదం విజయాన్నీ ప్రయోజనాన్ని సాధించి పెట్టుతుంది. 
వాదాన్ని బలపరచుకోవడం కోసం సంపాదించిన జ్ఞానం మరింత పదునుదేరి 
శక్తిమంతమై (ప్రకాశిస్తుంది. హేతుబద్ధమైన దృక్కోణాలతో విషయాన్ని ముందు 
వ్యాకరించి, అన్ని అభిప్రాయాలకు తగిన ఉపపత్తులను సమకూర్చుకొని 
వాదానికి సిద్ధం కావాలె. ప్రత్యర్థి ఏయే అంశాలను ఆధారం చేసుకుని తన 
వాదాన్ని ప్రతిహతం చేసేందుకు వీలుందో, వాటిని ముందుగానే ఊహించి 
తగిన సమాధానాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలె. 


వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. వ్రాతవల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం 
ఎక్కువవుతుంది. తాను ప్రతిపాదించదలచుకున్న విషయాన్ని ముందుగా 
వ్రాసుకుంటే మాట్లాడేటప్పుడు తడబాటు ఉండదు. ధారాశుద్ధితో ప్రసంగం 
సాగుతుంది. శబ్బార్థాలంకారాలతోను, మంచి తూగుతో వాక్య రచన ఉన్న కొన్ని 
భాగాలను మౌనంగా కాక అప్పుడప్పుడు మౌఖికంగా చదివే ప్రయత్నం 
చేయాలె. మన తెలుగులో పోతన భాగవతంలోని కొన్ని వచనాలు ఇంకా కొన్ని 
ప్రాచీన కావ్యాలలోని లయబద్ధంగా ఉన్న వచనాలను, పానుగంటి లక్ష్మీ 
నరసింహారావుగారి “సాక్షి ఉపన్యాసాలను గొంతెత్తి తరచుగా చదువుకుంటే 
మంచి వచో వైఖరి అలవడుతుంది. కొన్ని భాగాలు కంఠస్థం కావడం కూడా 
మంచిది. ఒక పద్యాన్ని తీసుకుని దాని భావాన్ని తెలుపుతూ వ్యాఖ్యానించడం 





డా॥ ఇరితెంటి కృర్ణమూర్తి 


వల్లనూ, ఎవరికో అర్థం చెబుతున్నాననే భావంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే 
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యక్షృత్వ శకి పెరుగుతుంది. 
mt చ ber] 


మొదట్లో వక్తవ్యాంశానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను ఒక 
చీటీపైన వ్రాసుకుని ఏ అంశం మరచిపోకుండా క్రమబద్ధంగా 
వక్తవ్యాంశాన్నంతా చెప్పడం వల్ల కూడా స్మరణ శక్తి పెరుగుతుంది. 


పెద్ద సభలో మాటలాడడానికి ముందే ప్రయత్నం చేయకూడదు. 
కొద్దిమంది పిల్లల ముందు, తన పరిచితులముందు తన మిత్రులముందు తనకు 
వచ్చిన భాషలో తనకు తోచిన భావాలను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలె. 
ఏదో ప్రత్యేక శబ్దాన్ని ఉపయోగించాలని కాని, (ప్రత్యేకమైన శైలిని ఉప 
అవలంబించాలని కాని ప్రయత్నం చేయకూడదు. 


మా యువభారతి సంస్థ నిర్వహిస్తున్న పక్ష సమావేశాల్లో “క్లుప్త గోష్టి 
కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉపన్యాస కళను అభ్యసించే వాళ్ళకు అది ఒక 
వేదిక. పక్ష సమావేశం నాడు ఉన్న పది మంది సభ్యుల ముందు ఒక్క మాటైనా 
మాట్లాడలేనివాడు క్రమంగా మంచి వక్తగా సిద్ధమైనాడు. 


అద్దం ముందు నిల్చుని ఉపన్యసించడానికి ప్రయత్నం చేయడం కూడా 
ఒక పద్ధతి. 

కొండమీద నిలబడి, నదీ తీరంలో నిలబడి ఏకాంతంగా కొండను, నదిని 
ప్రకృతిని ఉద్దేశించి మాట్లాడితే సభా కంపంవల్ల కలిగే ఆటంకం 
దూరమవుతుంది. సభలో నిలిచి మాట్లాడితేనే వక్తృత్వం అనిపించుకుంటుంది. 
చాలా మందికి ఎదుట ఉన్న (శ్రోతలను చూడగానే భయం పుట్టుకొస్తుంది. 
అందుకే కొందరు ఏవైపో చూస్తూ ఏదో మాట్లాడినాను అనుకుని తృప్తిపడతారు. 
నిజానికి శ్రోతలు తన మాటలను ఎలా స్వీకరిస్తున్నారు అన్న జిజ్ఞాస వాళ్ళ 
ముఖాలను చూస్తేనే వక్తకు కలుగుతుంది. కొత్తగా మాటలాడడానికి వక్త 





(౮కు వాగ్ణూషణం భూషణం 


పూనుకున్నప్పుడు, (శ్రోతలను చూడడం వల్ల రకరకాల విషయాలు తెలుస్తాయి. 
(శ్రోతలలో ఎవరైనా ఒకడు తల ఆడిస్తూ తన వైపే చూస్తుంటే అతణ్జి ఉద్దేశించి 
మాట్లాడుతున్నట్లు వక్త భావించాలె. దానితో కొంత భయంపోతుంది. 
క్రమక్రమంగా అందరి ముఖాలు చూసి ఏ మాత్రం జంకకుండా తన భావాలను 
ప్రకటించుకోవచ్చు. ఒక ప్రసిద్ధ వక్త తన శ్రోతలను శిలా మూర్తులనుకుని 
ప్రసంగం చేయడానికి ముందు పూనుకుంటే రానురాను మంచి వక్తృత్వ శక్తి 
అలవడుతుంది అని సూచించినాడు. శ్రోతలను ప్రభావితులను చెయ్యడానికి 
వక్తకున్న అనేక సాధనాల్లో ధ్వని ఒకటి. ఇక్కడ ధ్వని అంటే కంఠధ్వని. ఇది 
ఉపన్యాసానికి ఆత్మ. శ్రోతల సంఖ్యనుబట్టి తన ధ్వనికి వక్త పరిమితులను 
కల్పించుకోవాలె. ఇప్పుడు లౌడ్‌ స్పీకర్‌ యంత్రాలు వచ్చినవి. కనుక ఎంత 
మెల్లగా మాట్లాడినా ధ్వని విస్తరిస్తుంది. అయితే కొన్ని వాక్యాలను ఊనికతో 
పలకడం, కొన్ని వాక్యాలను మందంగా పలకడం మంచి వక్తలు చేయవలసిన 
పని. వాక్యార్థానికి స్వరూపాన్ని పెంచడంవల్లనూ కొత్త శక్తి కలుగుతుంది. 
శ్రోతలలో ఉత్సుకత పెరుగుతుంది. వక్త్షృత్వంలో భావానుగుణమైన ధ్వని 
ప్రసారం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఏ మాటను మృదులంగా 
ఉచ్చరించాలో, ఏ మాటను గట్టిగా ఉచ్చరించాలో, ఏ మాటను నిదానంగా 
ఉచ్చరించడం వల్ల మంచి అవగాహన కలిగేందుకు వీలుంటుందో, వక్త 
నిర్ణయించుకుని ప్రయోగించాలె. కొందరు వక్తలు “పేమ, 'అహింసి, కరుణ 
వంటి పదాలను కూడా సింహంలా గర్జిస్తూ పలుకుతారు. మరి కొందరు రౌద్ర 
రస భావాలను ప్రకటిస్తున్నారో లేక గొణుగుతున్నారో తెలియకుండా ఉచ్చరిస్తూ 
ఉంటారు. వాక్యాలు సాధ్యమైనంత చిన్నవిగా ఉండటం అవసరం. దీర్హమైన 
వాక్యాలు రచనల్లో ఉన్నప్పుడు అంతగా క్లేశాన్ని కలిగించవు. మళ్ళీ 
చదువుకోవచ్చు. సమన్వయం చేసుకోవచ్చు. కాని ప్రసంగంలో దీర్హ వాక్యాలు 
శ్రోతలకు చీకాకును కలిగిస్తాయి. వడివడిగా మాట్లాడటం భావ్యం కాదు. 
శ్రోతలు పట్టుకోలేరు. పైగా లౌడు స్పీకర్‌ యంత్రంలో గడబిడ కలుగుతుంది. 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి 


వక్త్షృత్వంలో సమయ నియమం అతి ముఖ్యమైన విషయం. తక్కువసేపు 
మాట్లాడినంత మాత్రాన వక్త శక్తిహీనుడు కాడు. నిజానికి గంటల కొద్దీ 
మాట్లాడేవాడు మంచి వక్త కాడు. అయిదు నిమిషాలు మాట్లాడినా వక్తవ్యాంశం 
శ్రోతలకు అవగతమైతే చాలు. మరింతసేపు మాట్లాడితే బాగుండు అని 
ఉత్సుకత కలిగించే ఉపన్యాసాలే ఉత్తమమైనవి. సమయాతిక్రమణం వల్ల వక్తకు 
కీర్తి రాదు. అపోహల పాలవుతాడు. విషయం కూడా శ్రోతలకు తగినంత 
మేరకు అర్థం కాదు. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసరమైన 
అంశాలకు దారితీస్తుంది. దీర్షోపన్యాసాలు చేసే కోరికను నిగ్రహించుకోవడం 
వల్ల వక్తకు మేలు కలుగుతుంది. శ్లధనం తప్పుతుంది. సుదీర్ణమైన ఉపన్యాసాల 
కంటె, సారరహితమైన ఉపన్యాసం కంటె తర్మబద్ధమైన, సువ్యవస్థితమైన, 
క్లుప్తమైన ఉపన్యాసం గొప్పది. నిజానికి బాగా ఆలోచించే వాడు తక్కువగా 
మాటలాడుతాడు. అందుకే అన్నాడు వేమన్న - 


“కంచు (మ్రాగునట్లు కనకంబు (మోగునా” 
“గంగగోవు పాలు గంటెడైనను చాలు 
కదువెడైన నేమి ఖరము పాలు” అని. 


ఒకసారి అ(బ్రహాంలింకన్‌ను ఎవరో గంటసేపు ప్రసంగించమన్నారట. 
గొప్ప వక్తగా ప్రసిద్ధి పొందిన ఆ మహనీయుడు “సరే పదండి! అలాగే 
మాట్లాడతాను” అని ఒప్పుకున్నాడట. అప్పుడు “ఏమీ ఆలోచించనక్కరలేదా?” 
అని (ప్రశ్నించినారట. లింకన్‌ “అయిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక 
గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు మాట్లాడానికి ఆలోచన 
అనవసరం” అన్నాడట. 


పరిమిత కాలంలో అభిలషితార్థాన్ని అందివ్వగలగడం సామాన్య 
విషయం కాదు. ఎంతో తపస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. శబ్ద ప్రయోగంలో 
నిగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. పాల్కురికి సోమనాథుడు - 





aD వాగ్ణూషణం భూషణం 


“అల్హాక్షరములందు అనల్ఫార్థ రచన 
కల్పించుటయ కాదె కని వివేకంబు” 


అన్నాడు. ఈ సూక్తి కేవలం కవిత్వానికే వర్తిస్తుందనుకోవడం పొరపాటు. ఆ 
మనీషి చాలా విస్తృతమైన అర్థాన్ని అందించినాడు ఈ ద్విపదలో. 


Brievity is the soul of wit అన్న ఆంగ్లాభాణకం పాల్కురికి 
సోమనాథుని ఆలోచనకు ప్రతిధ్వని. వక్త ఈ సత్యాన్ని అవగాహన చేసుకుని 
సమయాన్నీ వక్తవ్యాంశాన్నీ యోజించుకోవాలె. తనకిచ్చిన సమయాన్ని 
సద్వినియోగం చేసుకుని, చెప్పదలచుకున్న అన్ని అంశాలను చెప్పి తన వక్తృత్వ 
కౌశలాన్ని బహిర్గతం చేయాలె. వక్త తనకూ, (శోతలకూ సమయం 
అమూల్యమైనదనే యదార్భాన్ని నమ్మి ప్రవర్తించాలె. 


ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు ఎంతో పదిలంగా, 
హృదయంగమంగా, తర్మబద్ధమైన వాక్యాలతో ప్రారంభించాలె. శ్రోతల్లో ఒక 
విధమైన ప్రభావాన్ని ప్రసరించగలిగే శక్తి ప్రసంగ ప్రారంభవాక్యాల్లోనే ఉండాలె. 
వక్త తొలి పలుకులు వినగానే శ్రోతలు ఇది తమకు తెలుసుననీ, ఇందులో కొత్త 
ఏమీ లేదనీ, మాట స్పష్టంగా లేదనీ ఏవేవో వ్యాఖ్యానాలు చేసుకునే పరిస్థితి 
కల్పించకూడదు. వక్తవ్యాంశ హృదయం ప్రసంగం మధ్యలో వ్యక్తం కావాలె. 
ప్రసంగాంతంలో వక్త చాలా స్పష్టంగా, ఉత్సాహంగా, సంక్షిప్తంగా తన 
నిశ్చితాభిప్రాయాలను ప్రకటించాలె. సందిగ్ధంగా, భయం భయంగా, తొందర 
తొందరగా ప్రసంగం ముగిస్తే శ్రోతల్లో సదభిప్రాయం ఏర్పడడానికి అవకాశం 
ఉండదు. వక్తవ్యాంశం స్పష్టంగా శ్రోతలకు బోధపడదు. పలువురు వక్తలు 
ప్రసంగాంతంలో తమ ఉపన్యాస సారాన్నంతా నాలుగు వాక్యాల్లో చెప్పి 
ముగిస్తారు. 


మంచి వక్తలుగా తయారు కావడానికి ముందు మంచి వక్తలతో స్నేహం 
చెయ్యాలె. మనకు కలిగిన ఆలోచనలు, అనుభూతులు, ఎంతవరకు 





డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి 


యధార్థాలు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, 
నమ్మకంగా మనకేదైనా విషయం పరమసత్యమని తెలిసినప్పుడే, దృఢంగా దాన్ని 
ప్రకటించడానికి యత్నం చేస్తూ ఉండాలె. పుస్తకాలలోని ప్రసిద్ధ ఉపన్యాసాలను 
అధ్యయనం చేస్తూ ఉండాలె. పిల్లల మధ్య నిలిచి మాట్లాడుతూ ఉండాలె. మన 
భాషను చక్కగా ఉచ్చరించేవాళ్ళను చూసి ఆయా అక్షరాల ధ్వనులను 
అనుకరించి స్ఫుటమైన ఉచ్చారణను అలవరచుకోవాలె. 


భారతీయులు వాక్కును దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా 
ప్రయోగించడం పుణ్యమన్నారు. శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కును 
పవిత్రమైన వాణిగా గుర్తించినారు. వాక్కు మనిషికి అలంకారం. ఎన్నడూ 
ఉడిగిపోని అలంకారం. కేశ సంస్కారం వల్లనూ, విచిత్ర 
భూషణాంబరాలవల్లనూ, అంగరాగాలవల్లనూ, పరీమళోదక స్నానాలవల్లనూ 
మనిషికి కలిగే సౌందర్యం క్షణికమైనది. కాని వ్యాకరణ శాస్తాలంకృతమైన వాణి 
నిర్మల హృదయోద్భూతమైన వాణి మనిషికి నిరంతరాలంకృతి అని భర్తృహరి 
అభియుకోక్తి. 


“కేయూరాణి నభూషయన్ని వురుషం హోరానచం ద్రోజ్ఞలా 
నన్నానం నవిలేపనం నకునుమం నాలంకృతామూర్ధజా 
వాణ్ళేకాసమలంకరోతి పురుషం యా సంన్భృతాధార్యతే 
క్షీయ న్రేఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం” 


చక్కని భాష లేనివాడు మంచి వేషం వేసుకున్నా వ్యర్థమే. వాగ్గార 
కృపాణధారకంటే పదునైనది. వాక్కు విశాలమైనది. నిరంతర ప్రవాహిని 
కనుకనే “సరస్వతి. వాక్కు ఎంతో దూరం చూడగలుగుతుంది. కనుకనే 
“ఫుల్లాబ్దాక్షి. వాక్కు అన్ని జడత్వాలను పరిహరిస్తుంది. చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. 
కనుకనే 'నిశ్ళేష జాఢ్యాపహ”. 





వాగ్భూషణం భూషణం 


“యా కుందేందుతుషారవోర ధవళా యా శుభ్రవస్తాన్వితా 
యా వీణావరదండ మందితకరా యా శ్యేతపద్భాసనా 
యా ద్రహ్మోచ్యుత శంకర ప్రభృతిభిఃదేవైస్సదా పూజితా 

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్చేష జాధ్యాపవో”, 


చక్కని వచోరీతి వ్యక్తిత్వానికి సమగ్రతను ప్రసాదిస్తుంది. వచస్సులేని 
తపస్సు పరిమితం. వచస్సున్న వాని తపస్సు అపరిమితం. వక్తృత్వ కళారాధనం 
అక్షరాస్యులకు లక్ష నం కావాలె. సంస్కృతి పరిరక్షణకు పునాది కావలె. 
నిద్రాణమైన మనశ్శక్తి జాగృతం కావాలంటే వక్తృత్వ కళోపాసనం ఒక సాధనం. 
చక్కగా సంభాషించడం, మనోజ్ఞంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు 
హాయి కలిగేటట్టు సంభాషించడం, బర్భరత్వం, అజ్ఞానం, దారిద్ర్యం 
రూపుమాసిపోయేటట్టు సంభాషించడం బుద్ధిమంతుని లక్షణం. పెద్ద మనిషి 
లక్షణం. దేశభక్తుని లక్షణం. 


హనుమంతుని మాటలను విని వెలిబుచ్చిన అభిప్రాయాలను నేనీ 
పుస్తకంలో ఉటంకించినాను. ఈ చిన్న పుస్తకంలోని భావాలన్నీ మహర్షి వాల్మీకి 
మహితోక్తులకు వ్యాఖ్యానాలు మాత్రమే. వక్తృత్వ కళను గూర్చి వివరించే ఏ 
పుస్తకాన్నైనా తీసుకోండి. ఈ అర్షవాక్యాలకు ప్రతిఫలనాలే వాటిలో కనిపిస్తాయి. 


సమగ్రమైన జ్ఞానం, పరిశుద్ధమైన భాష సముచితమైన 
భావప్రకటనారీతి, సంక్షిప్తత, స్పష్టత, ధారాశుద్ధి, స్ఫుటమైన ఉచ్చారణ, 
సముదాత్తమైన ఇతివృత్తం, సుమధురమూ, స్పష్టమూ అయిన స్వరసంపత్తి 
హనుమంతుని భాషణంలో ఉన్నాయంటాడు వాల్మీకి. 

లంకలో సీతను దర్శించి హనుమంతుడు రామలక్ష్మణులను గూర్చి 
ఆమెకు తెలిపినప్పుడు ఆమె అతని భాషలో నిర్గుష్టతనూ, ఆత్మీయతనూ, 
సౌందర్యాన్నీ విశ్వసనీయతనూ ప్రశంసిస్తుంది. అక్కడ కూడా వాల్మీకి 
వక్త ఎ్రక్వాన్ని వ్యంగ్యంగా అభివర్ణించినాడు. వ్యాసుడు, కాళిదాసు, మాఘుడు, 


డా॥ ఇరిలెంటి కృర్ణమూర్తి 





భారవి మున్నగు మహామనీషులు వచః ప్రభావానికి సంబంధించిన 
అనేకాంశాలను తమ కావ్యాల్లో అతి రమణీయంగా ఉల్లేఖించినారు. భారతీయ 
సంప్రదాయంలో వక్త త్వ కళకున్న ప్రాముఖ్యం అనన్య సామాన్యం. 


నిరంతర సత్మావ్య పఠనం, సజ్జన స్నేహం, ఉత్తమ భావ 
ప్రచురణాభిలాష వక్తృత్వానికి ప్రాతిపదికలు. 





621 వాగ్ణూషణం భూషణం 


